బి. యన్‌. భాపిత్రాలు 


వాస్తుశిల్పి 


డా॥ బి. యన్‌. రెడ్డ, M.S. (U.S.A) 


సుకృత పబ్లికేషన్స్‌ 


395, రోడ్‌ నెం. 5, బంజారా హిల్స్‌, హైదరాబాదు - 500 034. 





బి. యన్‌. భాషితాలు 
రచయిత : వాస్తుశిల్సి డా॥ బి. యన్‌. రెడ్డి 


Revised Edition - June, 2002 


చిత్రకారుడు: పవన్‌ 


వెల: R85. 45/- 


అంకితం 


ఎదుటివాడి మంచిని కోరే 
ప్రతి సహృదయుడికీ 
నాయీ భాషతాలు అంకితం 


బలాల నా కానన పా రా RP RET TTR TTR RTI RRR 





లోకాయుక్త 
జస్టిస్‌ ఆవుల సాంబశివరావు 


ప్రయమైన బి. యన్‌. గారికే 


మీ భాషితాలు చదివాను. నెమరువేసుకొన్నాను 
అందాల పదాల అల్లిక జోలికి పోలేదు మీరు 
భావాన్ని భాషితంగా మార్చడమే మీ ఆశయం 
మీ భావాలు మీ జీవితం పండించిన రాజనాలు 
మీ చూపులు సేకరించిన పూవులు 

అనేక పోకడలు పోయిన మీ జీవితం 
అనేకానేకాలైన అనుభూతుల్ని అందించడంలో 
అబ్బురమేముంది? 

భర్త హరి సుభాషితాలు 

వేమన్న ఆట వెలదులు 








హైదరాబా 


మీ భాషితాల్లో గమనానికి వస్తున్నాయి 
అన్ని పొంకాలున్న అనుభూతిని 
సున్నితమైన సుద్దుల్లో సుడులు తిప్పారు 
నాడి వాడి వేడి వున్న మీ సూక్తులు 
మెదడుకు గిలిగింతలు పెడుతున్నాయి, 
వాతలు చురకలు వేస్తున్నాయి. 

భావ శిల్పి బి,యన్‌. అయినారు 
అందుకోండి అభినందనలు 








డా॥ సి. నారాయణ రెడ్డ హైదరాబాదు. 
కులపతి, తెలుగు విశ్వవిద్యాలయం 


అభిప్రాయం 


రాళ్ళూ, రప్పలకు పరీక్షలుండవు, శిక్షలుండవు. మనిషికే పరీక్షలైనా శిక్షలైనా. విషముపరీక్షల్లో 
సునాయాసంగా ఉత్తీర్ణత పొందాలని, విధించిన శిక్షలను తప్పుకొని ఎదురులేని జీవయాత్ర 
సాగించాలని మనిషి తపన, సాధన. 


మనిషి గురించి రాయాలంటే ఎంతో అనుభవం కావాలి. అంతకు రెండింతల అధ్యయనం 
కావాలి. అనుభవం వల్ల మనిషి ఉనికిని అంచనా వేయవచ్చు. అధ్యయనం వల్ల ఆ అంచనాకి 
అంచులు దిద్దొచ్చు. 


ప నులక బనానా నానా నవా నానన నాకాక కంర మానాన మమా 





మిత్రుడు శ్రీ బి. ఎన్‌. రెడ్డి విద్యావివేకాలున్న హృదయజీవి. క్రమశిక్షణం, సమవీక్షణం 
సమన్వయించుకొన్న బుద్దిజీవి. అనుభవాన్ని అధ్యయనాన్ని కలుపుకొని లోకాన్ని గురించి టీకలు 
రాసే నేర్పున్న వాస్తవశిల్పి. 


బి. ఎన్‌. తన అభిప్రాయాలను భాషితాలుగా ప్రకటిస్తున్నాడు. సుభాషితాలు అనడం 
సంప్రదాయం. బి. ఎన్‌. తెలివి ఇక్కడే కనిపిస్తుంది. అవి సుభాషితాలో, కావో తేల్చేది లోకమే, 
గుండెను చీల్చుకొని వెలువడిన భావాలను వాక్యాలుగా మార్చి సరళంగా అందించడం తన లక్ష్యంగా 
పెట్టుకొన్నాడు. బి. ఎన్‌. ' సమయం - సందర్భం' అనే భాషితం తీసుకొందాం. సమయ సందర్భాల 
జౌచిత్యాన్ని చాటి చెప్పడానికి అతడు కుక్కను దృష్టాంతంగా తీసుకొన్నాడు. మొరగడం కుక్క 
లక్షణం. ఇంటి కుక్క మొరిగితే ఉన్న విలువ బజారు కుక్క మొరిగితే ఎక్కడుంటుందని 
ప్రశ్నిస్తున్నాడు. దీన్ని ఎవరు కాదంటారు. సార్వజనీన సత్యమిది. ఇలాంటివి ఈ సంపుటిలో 
పుటపుటలో స్తుటంగా కనిపిస్తుంటాయి. 'లోకంపోకడ', *రడీక్యాష్‌ 'మహాత్నుడు' ఈ కోవకు 
చెందినవే. మధ్య తరగతి మనిషి అభిప్రాయాలకు, అభివ్యక్తికి ఎంతో సన్నిహితంగా ఉన్న ఈ 
భాషితాలు బహుజనాదరణ పొందుతాయని, కొన్ని కొన్ని నిత్య జీవితంలో ఉదాహరణ యోగ్యంగా 
మిగిలిపోతాయని నా అభిప్రాయం. 





1V 








అ హైదరాబాదు. 
వమౌక్తక హారం 
“బి. యన్‌. నిజాయితీపరుడు” 


“బి, యన్‌. మంచి స్నేహితుడు” 
“బి. యన్‌. కవితాత్మ కలవాడు” 


మిత్రులూ, పరిచయస్తులూ బి.యన్‌. రెడ్డిని గురించి పరోక్షంగా అనుకునే మాటలివి. 
ముఖస్తుతులూ కావు. అతిశయోక్తులూ కావు. అన్నీ నిజంగానే నిజాలు. 


రచయితల వ్యక్తిత్యాలు, గుణగణాలు వారి వారి రచనలలో వ్యక్తం కావాలన్న 


నియమంగాని, వ్యక్తమవుతాయన్న పూచీగాని ఎక్కడా లేదు. రవయితల విశ్వాసాలు రవనలలో 
(ప్రతిబించించని సందర్భాలూ ఉన్నాయి. 


బి.యన్‌. రెడ్డి రచనలు మాత్రం అతడి వ్యక్తిత్వానికి మూర్తిమత్వానికి గూడా అద్దం 
పడుతున్నాయని నిస్సందేహంగా చెప్పవచ్చు. 








Ss SSS rr r=... 


“నీ జీవితాన్ని తూచిచూడు 
నీవు పనిచేసే త్రాసులో 
ఎంతకాలం చేశావనేది కాదు 
ఎంత సాధించావనేది ముఖ్యం?” 


అంటున్న బి.యన్‌, రెడ్డి తన జీవితానికి ఒక ఆదర్శాన్ని, ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని తత్సాధనలో 
తను చెస్తున్న పనిని నిరంతరం బేరీజు వేసుకొంటున్న విశిష్ట వ్యక్తి. అతడు తూకం వేస్తున్నది తాను 
పనిచేసిన చెస్తున్న కాలాన్ని కాదు. లక్ష్యాన్ని ఎంతవరకు సాధించాలని మాత్రమే. 

నిర్మాణాలు బి.యన్‌. వృత్తి. అతడి దృక్పధం నిర్మాణాత్మకమైనది. అది అతడి రవనలలో 
తరచు కనిపిస్తుంది. “సామాన్యుని సందేశం” ఇచ్చిన సందేశం అదే ఇప్పుడు మీ చేతులో డి 
“భాషితాలు” సైతం అదే అంటున్నని. 


న్న 


బి. యన్‌. భాషితాలన్నీ ఎప్పుడూ ఎవరూ చెప్పని కొత్త ఆలోచనలు కాకపోవచ్చు. ఎప్పుడో 
ఎవరో చెప్పినవి అందులో కొన్నయినా ఉండవచ్చు. 








“ఏది రాసినా ఏం లాభం, ఇది వరకెవడో'అనే వుంటాడు. బహుశా ఆ అన్నదేదో నాకంట 
బాగానే అని వుండొచ్చు”. అని శ్రీ శ్రీ ఎప్పుడో అననే అన్నాడు. అలా అనుకొని అనదలచుకొన్నది 
అనకుండా రవయిత ఉండలేడు. రాయకుండా ఉండలేక రాసినవే “భాషితాలు”. సమాజ శ్రీయస్సును 
కొరేవారు ప్రతితరంలోనూ తాము మంచి అనుకున్న మాటలను తమదైన పద్దతిలో చెప్పడం కనిపిస్తుంది. 
ఏ తరానికి ఆ తరం తమకు అర్హమయ్యే భాషలో, అర్థమయ్యే రీతిలో అనుభవజ్ఞులు, విజ్ఞులు రాసిన 
పుస్తకాలు చదవడం అవసరమే. 


బి.యన్‌. భాషితాలు భావసౌందర్య భూషిత్రాలు, సూక్తి మౌక్తికాలు. 


పొత్తూరి వేంకటేశ్వర రావు 


సంపాదకులు, ఆంధ్రప్రభ 


నాలాలు ఎత మంతం Po okie ya tae LF తట కకం HARD అటంచదాయటతు ఆ CLL hacks AER nti mR Ben PTET R ArT వజ Boga వ ual . న 1 న 





vil 





అభినందన చందనం 


ఇవి నవీన చాటువులు 

ఇవి గద్య పద్యాలు 

ఇవి అణునాజ్మయ 

భూకంప ప్రకంపనాలు 

ఇందు యతి ప్రాసలు 
యధేచ్చా ప్రయుక్తాలు 

వీటి భావంలో తూగుటుయ్యాల 
తూకం వుంటుంది 

ప్రతి పద్యంలో 

తొలి విరుపు - మధ్యమలుపు 
కొస మెరపులు కన్పిస్తాయి. 





వజ టా తుంక పటల రకాలు. జాతా. గాలు mee nt 





OR TRE TI 


ఒ111 








బ్రతుకు పాలకడలి మెదడుతో కుదియించి 
అమృత రస గుళికల నందజేసె 

వాస్తుశిల్పి రెడ్డ వాజ్మయ నిల్సియ్లై 
కోకిలమ్ము గంగి గోవు కలిసె. 


6|| నండూరి రామకృష్ణమాచార్య 
అధ్యక్షులు 
అధికార భాషా సంఘం 


కం మట జాను వట నాలాల! పారడి ల జ జ యా. తో న. జ ఆ గామా =. = జ షా 
emai iam - న. we ఆ me పా ఆ - ఆ ను న 








సతికి జయ కెతనములు 


చైతన్య విలసితమ్ములు 

జాతిని ఉత్తేజపరచు సంకీర్తనముల్‌ 
ఖ్యాతికి, చేతః ట్రతికి 

నీత్రికి జయకేతనములు నీ భాషితముల్‌. 


పొత్తము చిన్నదయ్యు రసపుష్టికి తుష్టికి లోటులేని, నీ 
ఉత్తమ సూక్తి మంజరిని ఉత్సుకతన్‌ తిలకించి పెక్కు కొం 
గ్రొత్త మనోజ్ఞ సంగతుల గూర్చి రచించు భవద్విశిష్ట సం 
పత్తికి మెచ్చి యిచ్చితిని పద్దెము గ్రైకొనుముయ్య మిత్రమా ! 


సహజకవి మలెమూల 
౧ 


న. 








మేధావితో 


ఒక మేధావితో ఓ గంట కాలక్షేపం 
వంద పుస్తకాలు చదివిన దానితో సమానం 
ఒక సత్పురుషుడితో ఓ గంట కాలక్షేపం 


వంద పుణ్యక్షేత్రాల సందర్శనంతో సమానం 











బియన్‌. భాపిత్రాలు 


ఆత్మే విశ్వాసం 


కుంభ వర్షం కురిసినా 
బోర్లించిన కుండలో నీరు 
నిలవనట్ల 
ఆత్మ విశ్వాసం లేని వాడు 
విశ్వమంతా తిరిగినా వీసమెత్తు 
సాధించలేడు 





| | | Ny బి.యన్‌. భాపిత్రాలు 





వునసు - అద్దం 


నీ మనసు ఒక అద్దంలాంటిది 
నీ అంతరాత్మ ఒక జ్యోతిలాంటిది 
ఆ అద్దంలో చూసి నీ తప్పులు 
దిద్దుకో 
ఆ జ్యొతి వెలుగులో నీ మార్గం 
తెలుసుకో 





దా రాడా లా మారదా దనన జను తామా దా దాది సతర మా రతా 





Sy బియన్‌. భాషితాలు 





చితి - చింత 


అయిన దానికి కాని దానికి 

అదే పనిగా చింతించవలదు మిత్రమా 

చితి - చనిపోయిన మనిషిని కాల్చి వేస్తే 
చింత - బ్రతికున్న మనిషినే కాల్చి వెస్తుంది 





=) జో VY, oy) i 


రెడీ క్యాష్‌! 


రేపు అనేది ఒక (ప్రామిసరీ నోటు 

నిన్న అనేది ఒక చెల్లని చెక్కు 

నేడు అనేదే నీ జేబులోని రెడీ క్యాష్‌ 
సద్వినియోగం చేస్తే లభిస్తుంది శభాష్‌! 





ETP త మలా తా వంతు. రా లానాల ననన వత్తాను. రా అయనే యంక నాటా దానాలను నామాని తాయ ఒం. ఇతరము) 


వలల లాం ద మటు యద రాద దాలు దా మ ల కలలా రాయా దాలు కాలా. 





ఓ మనిషీ! 


ఓ మనిషీ పృథివి గర్వించదగిన 

అవతారానివి నీవు 

తెలివితేటలు, శక్తియుక్తులు పుణికి 
పుచ్చు కొని పుట్టావు 
కొండలను పిండికొట్టగలవు - నదీజలాల 
దారులు మళ్ళించగలవు 
స్వయంకృషితో నీ జన్మభూమిని స్వర్గ - 
సీమగ మలచుకోలేవా? 








న 





ఖి.యన్‌. భాపిత్రాలు 





దీపం మాటాడదు 


దీపం మాట్లాడదు వెలుగునిస్తుంది 
లైట్‌హౌస్‌ కేకపెట్టదు దారి చూపిస్తుంది 
మనసున్న మనిషి ప్రగల్భాలు పలుకడు 
పున్నమి వెన్నెలలా ప్రిమానురాగాలు 
పంచుతాడు 











బి.యన్‌. భాపిత్రాలు 


సత చు 


మంచీ చెడుల కలయికయే మనిషి జీవితం 
మంచిని తీసుకో చెడును వదులుకో 

అరటి తొక్కను తీసి లోపలి పండు తిన్నట్లు 
వడ్డమీది పొట్టు తీసి బియ్యం వండుకున్నట్లు 





బి.యద్‌. భాషితాలు 





కొవ్వొత్తి 
అంట 
సమాజంలోని మాలిన్యాన్ని 
నీకున్న సామర్ధ్యం చాలదని 
నిరాశచందకు 

కొవ్వొత్తి ఒకటి చాలు కొండంత 
చీకటిని పారద్రోలి 

కొంత వెలుగును ప్రసాదించడానికి 1 


rr వుల sea చు తం. 








rrr srr మచ రటయుననునతతా వచారగాలా గలా గాలి యింట. ఇ ఆగాలా Tn wren nein 








మనిషూమనుగడ 


కాస్త స్వార్ధమే లేకపోతే 

మనిషికి మనుగడే లేదు 
స్వార్ధమే జీవిత పరమార్థమైతే 
మనిషి లేడు - మనుగడ లేదు! 








గమ్యం చేరుకో 


ఎండకు కండువా కప్పుకో 
వర్షంవస్తే ఛత్రం విప్పుకో 
దుష్టుడు కనిపిస్తే ప్రక్కకు తప్పుకో 
చివరకు నీ గమ్యం చేరుకో 











ఖాళీ విస్తరి 


సాగిదేవాడిని జాగ్రత్తగా కనిపెట్టు 
అరనిమిషంలో అందలం ఎక్కిస్తాడు 
అరచేతిలో వైకుంఠం జూపిస్తాడు 
ఖాళీ విస్తరి మాత్రమే వడ్డిస్తాడు 












బి.యన్‌. భాషితాలు 






అందమైన ఆకర్షణ లెన్నో వుస్న యో (ప్రపంచంలో 
మనకు నియమావళి అనే ఓ కళ్ళెం వుంటేసే 
మన జీవితం సరైన దారిలో నడుస్తుంది 
కళ్ళకు గంతలు కట్టన గుబ్రంలా 





న లా al క. ne * =. mr జ we 





వ్‌ py బి.యన్‌. భాషితాలు 


వాత - కోత 


క్షేత్ర మెరిగి విత్తనం వేయాలి 
పాత్రనెరిగి దానం చేయాలి 
జీతమెరిగి కోత బెట్టాలి 
మనిషి నెరిగి వాతపెట్లాలి 








బి.యన్‌. భాషితాలు 





పరిస్థితులు 


పరిస్థితులు అనుకూలిస్తే పనులు అవుతాయని 
ఎదురు చూస్తే యీ జన్మ సరిపోదు 

చుట్టూ వున్న పరిస్థితులను అనుకూలించేలా 
మలుచుకోగలిగితేనే నీ గొప్పతనం 












నీ బియన్‌. భాపితాలు 


అహం 


అధికారం, ఐశ్వర్యం అన్నీ వున్నవాడు 
ఏం చేసినా చెల్లుతుందనే అహంతో 
గుం బదులు గాడిదనెక్కితే 

నడి వీధిలో నడ్డి విరిగేలా పడ్డాడట 











బి.యద్‌. భాషితాలు 


దానంకాదు 


హృదయ పూర్వకంగా చేయని దానం 
అధికార దర్పంతో చేసిన దానం 

పేరు ప్రతిష్టలు ఆశించి చేసే దానం 
దానం కాదు - లంచంతో సమానం 











మేలు 


నీవు పెట్టిన అన్నం 

మూడు గంటల్లో జీర్ణమైపోతుంది 
నీవు చేసిన మేలు మాత్రం 
మూడు తరాల వరకు నిలుస్తుంది 





అ గాం కాకా గదా ఎ మును. 
rn 





బియన్‌. భాషితాలు 





తస్య 


కవితకందని వస్తువు లేదు 
గాయకుని కందని రాగం లేదు 
మనసుకందని భావం లేదు 
మేధస్సుకందనిదేదీ లేదు 








3 బి.యర్‌. భాషితాలు 


అర్దం కాలేదట 





చెప్పుల్లేవని ఏడ్చేవాడికి 
కాళ్ళులేని వాడు కనిపించేవరకు 
అర్ధంకాలేదట తానెంతటి 
అదృష్టవంతుడో ! 





RR PTR TOT! Pa PL! HONEA! కతు LPP ECARD it ir fori R Trier ee, 


20 





తెడా ఏముంది? 


మనిషికి మంచీ చెడూ అనే ఆలోచన లేకపోతే 
నీతి నియమం పాటించాలనే వివేకం లేకపోతే 
కనిపించినదంతా కావాలనే ఆశ చావకపోతే 
మనిషికీ - గొడ్డుకు తేడా ఏముంది? 


21 








నీ దీయన్‌. భాపిత్రాలు 





మహా తేలిక 


చెప్పడం తేలిక - చేయడం కష్టం 
తప్పుల్లేకుండా చేయడం మహా కష్టం 
ఏమీ చేయనివాడు ఏదో ఒకటి చేసేవాణ్ణి 
విమర్శించడం మహా తేలిక 








౧౨ 





బి.యన్‌. భాషితాలు 






దీపం 


మట్టిలో కలిసిపోయే ముందు 
మంచి పనులు కొన్ని చేయండి 
ఒక ఇంటిలో దీపం పెట్టండ 

ఒక అభాగ్యుడ జీవితంలో ఆహాదం 


నింపండి! 





TATE పం కాతనటుయత తు ఎప ఎగా Trai కారం ఆంత పావన TTR AMER Be a Pe bore natin ara nine! ra. గా 
చన. గారయాము నయనా డాకాకాకాళా కవాలా, జా, 


Yr, బి.యన్‌. భాబతాలు 







దాత? 


వేయి మందిలో ఓ వీరుడు పుట్టవచ్చు 
పది వేల పామరులకు ఓ పండితుడు పుట్టవచ్చు 
పది లక్షల మందిని పట్టి పట్టి వెదికినా 


స్‌) 






ఓ దాత దొర్కడం చాల కష్టం స్ట్‌ మాజా 
జత వస్తే 


బావా గ tie. ier HTT RHR ARIAL LILLE ROHR అతల oink గాం కాకా గా 


EE btn wn 
నానా. 





24 


బి.యన్‌. భాషతాలు 





మహా మనిషి 


తనకోసం [బతికేవాడు స్వార్హ్రపూరిత మనిషి 
భార్యా పిల్లల కొరకు బతికేవాడు సాదాసీదా మనిషి 
పది మంది శ్రేయస్సు కోరేవాడు మంచిమనిషి 
సర్వజనుల శ్రీయస్సు కోరేవాడు మహా మనీషి 














yp బి.యన్‌. భాషితాలు 


గతం 


గతమంతా నాస్తికాదు 
అది నీ అనుభవాల ఆస్తి 
వర్తమానం ఒక వరం 
భవిష్యత్‌ ఓ కల-వరం 








28 






బి.యన్‌. భాషితాలు 


మృత్యు భయం 


అసత్యం నుండి సత్యమార్గంలో పయనించు 
చీకటి నుండి వెలుగులోకి వెళ్ళు 
మృత్యుభయం విడిచి ముందుకునడు 
అప్పుడు నీకు అపజయమనేది వుండదు 





PT TEI TU TTT TT TT Te TUE wom en 2 


27 


కాకరాల. రాగాల. జామియా జప ాయు కతోకాయువా నా రననడానాన 





3 బి.యన్‌. భాషితాలు 
న 


ముసలితనం 


పనిలో నిమగ్నమై పట్టుదలతో 
పనులు చేసేవారికి 

ఆరోగ్యం చెడిపోదు 
ముసలితనం రాదు 





ఆలోచించు 


లోకం నన్ను గుర్తించలేదని 
వూరికే బాధపడేకన్నా 

లోకాన్ని నేను అర్థం చేసుకున్నానా 
అని ఆలోచించడం మిన్న ! 








29 








9 బి.యన్‌. భాషితాలు 


తెంగుతారు 


దష్టులు భయానికి లొంగుతారు 
శిష్టులు ప్రియానికి లొంగుతారు 
లోభులు డబ్బుకు లొంగుతారు 
ప్రశంసలకు అందరూ లొంగుతారు 











బి.యన్‌. భాటత్రాలు 


పయో టా నాననా తారా లాయ ఎను pagans ద ల. మారా నాలాగా రాదట... గానా నాలిక దాలు లకును దాకా పనామా వాతామతాారా లా దారా టనాటల్ల 


చిరునవ్వు 


సిరులు వెదజల్లు ఒక చిరునవ్వు 
తేనెలొలుకు ఒక చిన్న పలుకు 
మురిసించు నెంత ముభానిసైనా 
కరిగించునంత కఠినాత్నునైనా | 





tari RIA Te TOTP, BME, SFI PLER RRS BHATT M0 MRR TRAPS RiR sci HRT MEHR దా పవతాంతాా Wi tT Ste apr 


31 








కాకి - కోయిల 


కాకీ పక్షే - కోయిలా పక్షే 

నోరునిప్పితే తెలుస్తుంది ఏది ఏదో! 
రాముడూ మనిషే - రంగడూ మనిషీ 
మాట్లాడితే తెలుస్తుంది ఎవరేమిటో! 


న్నే బి.యద్‌. భాషితాలు 


లేదు 


విద్యాలాయాల్లో విద్య 
నేర్చుకోవాలని లేదు 
కార్యాలయాల్లో పని 
చేయాలని లేదు 
సంసార జీవితంలో సఖ్యత 
కోరుకోడం లేదు 
అన్నీ తెలుసుననే అహంభావంతో 
ఏదీ నేర్చుకోడం లేదు 








33 





మెకం 


యా 


భయభక్తుల్లేకుండా త్రాగి 
జజారులో నాట్యంచేసే బ్రదర్‌ 
కారునడిపీ మరో సోదరుడు నీలాగే 
త్రాగిన మైకంలో వుంటే 
నీ ఎముకలు పిండి కాగలవు 
ని భార్యా పిల్లల బ్రతుకులు 
బండలు కొగలవు 





త అతత న 1 dae Sipe SAR Wort cma heap 





34 





బి.యన్‌. భాషితాలు 


మనస్తత్వం 


మనిష మనస్తత్వం మహా 
విచిత్రమైనది 
కార్యం సాధిస్తే తన కార్యదీక్షే కారణ 
మంటాడు 
అందులో అపజయం కలిగితే 
మూత్రం 
ఆ దయామయుడి దయ 
లేదంటాడు 














బి.యన్‌. భాపిత్రాలు 


శిక్ష 


తప్పాకరు చేస్తున్నారు - శిక్ష మరొకరు 
అనుభవిస్తున్నారు 

యీ ప్రపంచ రీతి అర్ధం కాదు 

తప్పు చేసిన వాడు తప్పించు కుంటున్నాడు 

అమాయకుడేమో బలి అయిపోతున్నాడు ! 











ఆత్మశక్తి 


భూమికన్నా ఓర్చుగల ౧ తల్లి 
ఆకాశం కన్నా ఉన్నతుడు తండ్రి 
తండ్రి కన్నా ఉన్నతుడు గురువు 
అన్నిటికన్నా గొప్పది ఆత్మశక్తి 








ఒకట = రెండు 


ఒక చెంప మీద కొట్టినపుడు 

మరో చెంప చూసమన్నారు పెద్దలు 

ఆ సూత్రం పనిచేయనపుడు 
కొట్టినవాడి 

రెండు చెంపలు వాయగొట్టడమే 
న్యాయం ! 








38 


విద్యుక్తభర్మం 


నీ విద్యుక్తధర్మాన్ని నిర్యక్ష్యం చేస్తే 

ని పనివారి నిన్ను లెక్కబెట్టరు 

నీ బంధుమిత్రులే నిన్ను ఖాతరుచేయరు 
నీ భార్యా బిడ్డలే చిన్నచూపు చూస్తారు! 











39 


ర్స బి.యన్‌. భాపిత్రాలు 


ప్రగల్భాలు 


నేను ఏరుణ్ణి శూరుణ్ణి అని 
విర్రవీగకు 
కరెంటులేని రాత్రి నాల్గు దోమలు 
చాలు 
తెల్లవారే సరికి నీ భరతంపట్టి 
నీ అవతారాన్నే మార్చివేయడానికి 1 








న్న బి.యన్‌. భాషితాలు 


ఆరోగ్యమే మహాభాగ్యం 


సగం కడుపుకు తినాలి 
కంటి నిండా నిద్రపోవాలి 
రెట్టింపు నీరు త్రాగాలి 
నాలుగు రెట్లు నవ్వాలి 





41 








బి.యన్‌. భాపిత్రాలు 


ఖాలీ 


కడుపుబ్బునటుల లడ్డూలు తిన 

కడుపు నొప్పితో బాధపడుతున్న 
భోజన ప్రీయుడికి 

డాక్టరుగారొక మందు గోలివ్వగా 

గోలిపట్టే ఖాళీవుంటే మరో లడ్డు 
పట్టించే వాణ్ని అన్నాడట! 











డబ్బుంటఎ పవర్‌ లేకపోతే అణల్నం 





రంంలందదు 
పవరుండి డబ్బు రాకపోతే 


Cea క ఎ 4 
ర క రం 
ర 






నా .యిన్‌. భాషితాలు 


శ ద ద మాలా. ఆ మానం దక తానా స న్‌ 





బ్రతుకంతా భయం 


నీదవాడి గుడిసె గాలివానకు 

ఎగిరి పోతుందేమోననే భయం 
ధనవంతుడి భవనం ఇన్‌కంటాక్సు 
బాకీలకింద పోతుందేమోననే భయం 





5 med Ma rose rn 





44 





వాపమాతడు 


సమాజంలో మంచి మార్పు 


తేవాలని 
పాపమాతడు ఎంత 
ప్రయత్నిస్తున్నాడో 


కానీ చుట్టూవున్న కోతులు కొండ 
(2) 
ముచ్చులు 
అతని చిలుక పలుకులు 


బంటాయా 1 











పాపం! 


బీవించినంతకాలం నాపై 

రాళ్ళు వెసిన యీ ప్రపంచం 

కళ్ళ కద్దుకుంటున్నది నా మృతదేహాన్ని 
నెత్తిన పెట్టుకొని మోస్తున్నది నా శవాన్ని! 








గోచీలెని 


వచ్చేటప్పుడు గోచీ లేకుండా వచ్చి 
పోయేటపుడు అడ్రసు లేకుండా 
పోయే మనిషి 
మధ్యకాలంలో ఎంత హంగామా 
చెస్తున్నాడు 
ఎంతమందికి ఎన్ని సమస్యలు సృష్ట 
స్తున్నాడు! 











క్ట బి.యన్‌. భాపిత్రాలు 
ననన ననన ననన 


అనన్న బొంచకుతే/ 


చెబ్పాద్దు 


భార్యకు కొన్ని విషయాలు చెప్పాలి 
పిల్లలకు కొన్ని విషయాలు చెప్పాలి 
స్నేహితులకు మరికొన్ని చెప్పాలి 
అందరికీ అన్నీ చెప్పాద్దు 











48 


వ 3 బి.యన్‌. భాషితాలు 


అద్దాల మెడలు 


అద్దాల మేడలు - రంగు రంగుల గోడలు 

దేశాభివృద్ధికి కావు గీటు రాళ్ళు 

నునిషీలో నైతిక విలువలు, సమాజంలో 
సుఖశాంతులే 

అసలు సిసలైన గీటు రాళ్ళు 








49 












ఎమ్వీ '11| 
యమ pra 


న న. 


పరుగు పందెంలో 


జీవితమనే పరుగు పందెంలో 
బోల్తాపడేలా పరుగెత్తకు 
ఎంత దూరం పరిగెత్తినా 
చివరి పరుగు సమాధివరకే ! 


TT an 





50 


గీoms భాపితాల 


ఎవరు ముద్దు 


నీవొక మొద్దు సన్నాసివి 
నీకు చస్తే చదువురాదని 
నిరుత్సాహపరిచే అధ్యాపకుడు 
ఎంత బుద్దిమంతుడో చెప్పండి 











51 





పునాది 


(ప్రభుత్వ యం(త్రాంగంలో 
పని చేసే ప్రతి సోదరుడు 
చెట్టుకు వేరులాంటి వాడు 
ఇంటికి పునాది లొంటి వాడు 





॥ శ్ర బి.యన్‌. భాపిత్రాలు 


నూట ఒక్క దబ్బ 


బండ రాయిని పగలగొట్టవాణ్ణి చూడండి 

ఎంత నిబ్బరంతో ఎన్ని దెబ్బలు 
కొడ్డున్నాడు 

నూరు దెబ్బలకు పగలని రాయినీ 

నూట ఒక్క దెబ్బకు పగులగొట్టి 
చూపిస్తాడు 











53 


శ 1 


బ.యన. ఫై 





క్తి 


కండలు కరిగేలా కష్టించు 

కొండలను పిండి కొట్టే శక్తి సంపాదించు 

కాలం ఎదురు తిరిగినా 

కండలను కొండలుగా పెంచి నీ కార్యం 
సాధించు 











54 






ధ్యేయం 


తలచిన పని తలచినట్టుగా కాలేదని 
తలపట్టుకొని కూర్చుంటే 

అవుతుందా? 
తల తాకట్టు పెట్లో తలనీలాలిచ్చో 
సాధించాలి నీ ధ్యేయం 








ఒకదుచాలు 


కష్ణాలెన్ని వచ్చినా 
నష్టాలెన్నో భరించినా 
కన్నీళ్ళు తుడ్చే ఆప్పుడు 
కనీసం ఒకడుంటే చాలు 








నీదైన ఒక దారి 


పదిమంది నడచిన రహదారిలో 
నడిస్తే నీ ప్రత్యేకతేమున్నది 
నీదైన ఒక దారిలో నడిచి 

ని దారిని రహదారిగా మార్చు 








కావలసింది 


ప్రజలకు కావల్సింది 
నీ తెలివితేటలు కాదు 
నీ సిరిసపందలు కావు 
నీలోని మంచితనం 





58 





న tie TIE Ire R Rep Trp 





a ) బి.యన్‌. భాసితాలు 


పని 


ఆడుతూ ప్రారంభించిన పని 
పాడుతూ పూర్తిచేశాడు 

అన్నిటికీ అనుమానపడే పక్షి 
ఏమీ సాధించలేక పోయాడు 





బి.యన్‌. భాషితాలు 








ప్రతికూలత 


పనిలో ప్రతికూలత వచ్చిందని 

ఆ పనికి తిలోదకాలిస్తే ఎలా? 

గాలి ప్రతికూలంగా వున్నపుడే కదా 
గాలిపటం ఎగిరేది అలా అలా ! 











ఆశాకిరణం 


ఏ దిశకు అంధకారం ఆవరిస్తుందో 

ఆ దిశనుండే ఆశాకిరణం 
ఉదయిస్తున్నది 

ఎక్కడ తారలు అస్తమిస్తున్నవో 

అక్కడి నుండే సూర్యుడుదయిస్తున్నాడు. 





61 








నేర్పు - ఓర్పు 


తీర్పు చెప్పేవాడికి 
నేర్పు అవసరం 
పాఠం చెప్పేవాడికి 
ఓర్పు అవసరం 





బి.యన్‌. భాషితాలు 








అలసట 


శారీరక బడలిక వల్ల రాదు జబ్బు 

మానసిక రుగ్మతవల్ల వస్తుంది 

ఎన్ని మైళ్ళు నడిచినా ఎన్ని గంటలు 
పని చేసినా 





అనుకున్న పని అయితే 
అలసటెక్కడది? 





63 





లక్షలు సంపాదించే లక్షాధికారీ 
జీవితంలో ఏదో కొరవడిందని 

బాధపడుతున్నావా 
నీవు కోరుకునే తృప్తి కిళ్ళీకొట్టు వాడి 
కళ్లలో కనిపిస్తుంది చూడు! 











కగ%క కక 
ఇద్దధు ఖైదీలు 


జైలు జీవితమనుభవిస్తున్న ఇద్దరు ఖైదీలలో 

ఒకడు కటకటాల వెనుక కఠిన బాధలు 

తలుచుకొని కన్నీరు కారుస్తుంటే 

మరొకడు అనంతాకాశంలోని తారలను 
చూసి ఆనందించాడట! 








Cay cad 


a భి.యర్‌. భాషితాలు 


అసూయపడకు 


ఎదుటివాడి బాగుచూసి 
అసూయపడకు 

నీకూ అవకాశమొస్తుంది 
నిరాశపడకు 





క గతల Te CRN PPT రిలయ... TV Tw] nn డన తో చింత 


(ay my 





ఆత్మ థ్రైర్యం 


కష్టాల కడలిలో కన్నీళ్ళు త్రాగడం 
నేర్సుకో 

నిరాశా నిస్ప హల నవారణకు 
ఆత్నధైర్యం పెంచుకో 

యీ ప్రపంచంలో నీవనుకున్నది 
సాధించాలనుకుంటే 

ప్రాణభీతిని విడిచి పరిస్థితులతో 
పోరాడటం నేర్చుకో 


న ల. am మ 











తూచి చూడు 


నీ జీవితాన్ని తూచి చూడు 

నీవు పనిచేసే త్రాసులో 
ఎంతకాలం పని చేశావనేది కాదు 
ఎంత సాధించావనేది ముఖ్యం ! 








బి.యర్‌. భాషితాలు 


తెలుసుకో 


నీవు నాటిన కొమ్మ వటవృక్షంగా మారి 
వందమందికి నిడనిస్తుంది 
నీవు నిర్మించిన ఆకాశహర్మ్యం పంద 
కుటుంబాలకు ఆ(శ్రయమస్తుంది 
నీవు నాటిన విషనీజం సమాజంలో 


లల టున నభా ఉనన బుతకవటలనగాడ కాక క am Ae టూ ఆ ఉత అ laa కాయ య ల కనటం. ద వక ఎదావిలకటతు. మే కపాల వకంరడ తలల 











లక్ష్యం 


లక్షణంగా పెద్ద చదువులు 
చదువుకోవాలన్నా 

సలక్షణమైన ఉద్యోగం కావాలన్నా 

లక్షలకు లక్షలు సంవాదించాలన్నా 


ఆత్మవిశ్వాసం కావాలన్నా! 


3 బియన్‌. భాషితాలు 





న THHTT Tieimg 





70 








71 


! 


న్‌ 


33 
ష్ట్ర 
33 


Conse 


1 + he 
oo 


yh 


Ae జ్ఞానము 


ఇం 





గుండి జబ్బు 


వచ్చిన కష్టం పోదని భయపడితే 

బండలాంటి వాడిక్కూడా గుండె జట్బస్తుంది 
వచ్చిన సమస్యకు పరిష్కారం దారికితే 

ఎంత పెద్ద జబ్బయినా పారిపోతుంది! 


2) 











గొప్పతనం 


గొప్పలు చెప్పుకోడంలో లేదు 
ప్రగల్భాలు పలకడంలో లేదు 
చేసీపని ఏదైనా శ్రద్దగా 


ఇగ CCD ** 
చేయటంలో వుంది నీ గొప్పతనం 





Gn టం bo 





73 





వృత్తి 


చేయగలిగిన వృత్తి చేపట్టు 

ఆ వృత్తి ఏదైనా ఫర్వాలేదు 

చేసే పనిలో సామర్ధ్యం చూపించి 

నీ వృత్తికి పదినుందిలో మెప్పు తెచ్చుకో 





74 


య్‌ బియన. ఖలబ్రాలు 


ట్రక్‌ కల మెట్టు 


నందమైళ్ళ ప్రయాణమైనా 
ఒక్క అడుగుతో ప్రారంభించినట్లే 
జీవితంలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ 
నూరు మెట్లెక్కి నీ ఆశాసౌధం చేరుకో 





75 


వడ్డంచని విస్తరి 


జీవితంలో సదా ఆనందం పండాలని 
ఆశించే మనిషీ! 
అది లభించలేదని నిరుత్సాహంతో 
కృంగి పోయే బదులు 
మానవజన్మ వడ్డించిన విస్తరి కాదని 
తెలుసుకుంటే బాగుపడతావు ఓ మనిషీ! 





reer mama గానక. పర అణ ఇం 
కాకా తాల హన్‌. 


76 









ద్వేషించడం 


అభిమానం చూపడం తప్పుకాదు 
దురభిమానం పనికిరాడు 
ప్రీమించడం తప్పుకాదు 
ద్వేషించడం పనికిరాడు 


77 


Fo UE AR, altar TTR Piet ie AL లయగా లా 20 


సంస్కృతం 


సంస్కారం తెలుపునది సంస్క బతి 
సంస్కృతి నేర్పునది సంస్కృతం 
అందుకే సంస్కృతం సేర్చుకో 
సంస్కారవంతుడవు కా! 











దరిద్రనారాయణీయం 


ఇహపరాల గురించిన చర్చలతో 
ఇందుగల డందుగలడనే దండకంతో 
దరిద్రనారాయణుల కడుపులు 


ఎలా నింపగలము? 





త దడ మతమని... నయన్‌ యు. ఆ ఆజం 


79 





బి.యన్‌. భాపిత్రాలు 


ఇదా పుణ్యం 


ఆకలితో నకనకలాడిపోతున్నాను 
ఇంత అన్నం పెటు తలీ అని ఆరిసే 
లు ౧ ర్లు శి 
రేపురా బాబూ పరమాన్నం పెడాను 
అన్నదట ఓ పుణ్యాత్మురాలు ! 











కారో ఫన్ముఖుడు 


కష్టం చేయకుండా (క్రమశిక్షణ లేకుండా 
ప్రపంచంలో ఏది సాధించాలన్నా కష్టమే 
ధనలక్ష్మి కావాలన్నా, జయలక్ష్మి కావాలన్నా 
కార్యోన్ముఖుడవై కర్తవ్య పాలన చేయాలన్నా 











ఇదీ లోకం 


పది ఇస్తే పరమ మిత్రుడు 

వంద ఇస్తే పరమ పూజ్యుడు 

పేయి అడిగినపుడు ఇవ్వలేకపోతే 

ఆ పరమ పూజ్యుడే పరమ - 
దుర్మార్గుడు 


Ta] 


82 





బి.యన్‌. భాపిత్రాలు 
దద లజ జ. 


అద్భుతమున గుణం 


మనిషి సునస్సు మహావిచిత్రమైనది 
అన్నీ అనుభవించి తీరొలంటుంది 
కానీ 
దీనికో అద్భుతమైన గుణమున్నది 
ఎడి అలవాటుచెస్తే అదే 
కోవాలంటుంది 








yy బియన్‌. భాషితాలు 


అన్నీ పోగొట్టుకుంటాం 


హంగామా చేస్తే పని 
అవుతుందనుకుంటాం 
బెదిరిస్తే ఎదుటివాడు 
పారిపోతాడనుకుంటాం 
కోర్టుకెక్కితే న్యాయం 
జరుగుతుందనుకుంటాం 
చివరకు అప్పులపాలై అన్నీ 
పోగొట్టుకుంటాం 








నీ బియన్‌. భాపిత్రాలు 


ఉత్త హంగామా 


ఒక దినం పెళ్ళికొరకు 
సంవత్సరం పొడుగునా హడావిడి 
చేసినట్ల 
జీవితమంతా నానా హంగమా 
చేస్తున్నాం 
ఒక దినం ప్రాణం వదలిపోవడానికి ! 








ఇ ్రియన్‌. భాషకు. 


నవ్వుతుంది 


లోభిని చూసి డబ్బు నవ్వుతుంది 

భోగిని చూసి ఇంద్రియములు నప్వుచున్నవి 
క్షణికమైన శరీరమును చూసుకొని మురిసే 
మూర్జున్ని చూసి మృత్యువు నవ్వుచున్నది 








షా బియన్‌. భాపితాలు 


క్తి 


బియ్యంలో కల్తీ నెయ్యిలో కల్తీ 
ఉప్పులో కల్తీ పప్పులో కల్తీ 
ప్రాణదానం చేసే మందులో కల్తీ 
అసలు వీళ్ళ బ్రతుకులే కల్తీ 








87 


2 బియన్‌. భాషితాలు 


కల్తీలేని స్వార్థం 


కల్తీ-కల్తీ 

ఎటు చూసినా కల్తీయే 
కల్తీలేని-నికార సైనదొక్కటే 
స్వార్థం - స్వార్థం 








 దాామాలండా జార క క కాం కద ంతాా 





88 


సిం 
జట CC పత 


మత్తుదిగుతుంది 


నేను - నా ఇల్లు 
నా ఆస్తి - నా పిల్లలు వో 

నే sd 
అనే మత్తు అంతా ఒక్కసారే దిగిపోతుంది 
ఆ మృత్యుదేవత పిలుపు రాగానే! 








మాల వామమడాడులాాానా ఎతరాశాతాలా. అంతంత నందం పాదా ఆయం నవసరం సొలాకాగ 


89 


౫ బి.యన్‌. భాషితాలు 


బాగుపడేదెలా? 


ఇంటి ఇల్లాలుకు ఆభరణాలపై మోజు 

యజమానికి క్లబ్బులో పేకాట మోజు 

పిల్లకు సినిమాలు, టీవీలపై మోజు 

ఈ మోజులతో ఆ సంసారం 
బాగుపడేదేరోజు? 











బియన్‌. భాషితాలు 


మూర్చుడు 


నదిలో కొట్టుకుపోతున్న వాడొకడు 
తదేక దీక్షతో దేవున్ని ప్రార్థిస్తూ 
ఆ ప్రక్కనే వెళ్ళే పడవను పట్టించుకోక 

ప్రాణాలు వోగొట్టుకున్నాడు 
స్వర్గాని కెళ్ళాక “నిన్ను నమ్ముకుంటే 
నన్ను నట్టేట ముంచావేమి స్వామీ” 

అని అడిగితే 

పంపించిన పడవను కాదని కళ్ళు 
మూసుకుని జపం చేసుకునేంత 
మూర్చుడవనుకోలేదు భక్తా 
అన్నాడట ఆ దేవుడు. 





తానా. దన చాలా వ త నా రా వాసు. ఆటు ల ల. యుడు. తానా 








బి.యన్‌. భాషితాలు 


తండ - కొడుకు 


చిన్న పిల్లాడిని వూరికే కొట్టొద్దురా 
అన్నాడట తండ్రి తన కొడుకుతో 
నా బిడ్డను హద్దులో పెట్టుకునే హక్కు నాకు 
లేదా అన్నాడట కొడుకు తండ్రితో 
నా కొడుకును హద్దులో పెట్టే హక్కు నాకు 
లేకుండా పోయిందన్నాడట ఆ తండ్రి 
ఆ వేదనతో 











మనోవ్యధ 


ఎన్నిరోజుల నుంచి త్రాగుతున్నాను 
ఎన్ని సీసాలు ఖాళీ చేశాను 

నా పిచ్చి కాని 

త్రాగితే పోయేదా ఈ మనోవ్యధ? 











దూపిస్తున్నావు ? 


ఎందుకు బాబూ నన్ను 
అంతగా దూషిస్తున్నావు 
నాకు తెలిసి నీకెప్పుడూ 
సాయం చేసినట్టు లేదే! 








స బియన్‌. భాషితాలు 


తాగనని ఒట్టు 


నేనిక త్రాగనని ఒట్టు పెట్టుకుని 
త్రాగే గాసు పగులగొట్టాను కానీ 

పగిలిన ఆ గ్లాసు ముక్కులు పక్కున నవ్వినవి 
నా చేతిలో మరో నిండు గ్లాసును చూసి 





దడ లద భనం మదనా బాబు సవాలు: జ గారా కడతాడా కాడనాలడా గాబా ననా యతాలురాటపపయా లు చో కాంనాజడకాంణాయరన పదాలు నమడాలా. 





95 





| (| 1) 


జీవితంలో కష్టాలు భరించలేక ||| 
చావును కోరుకున్నాను 
మృత్యువొచ్చి ముంగిట నిలిస్తేకానీ 
అర్థం కాలేధు చావడమెంత 
కష్టమో ! 


చావడం సులభమా ? 











జాగ్రత్త 


నడిరోడ్డులో నడిచే స్వేచ్చాజీనీ 
నీ వెనుక వచ్చే స్కూటరువాడు 
నీలాగే స్వేచ్చను కోరుకుంటే 

నీ నడ్డి విరుగుతుంది భాయీ ! 








గమనించన్నా 


గ 


27377 |} NN 


అష్ట ఐశ్వర్యములున్నా 
అనంతమైన శక్తి నామర్థ ్యములున్నా ఆ ఖ్‌ 
అంతః కరణశుద్ధి లేకపోతే / Reo 
a 
షా 


శృంగభంగము తప్పదన్నా 












బి యన్‌. భాషితాలు 


పెద్ద తరహా 


ధన ధాన్యములు సంపాదించి 
ధనాగారములు నింపు బద్దలు 
చేయరు దానధర్మములు 


చేసెదరు పెద్ద పెద్ద వాగ్గానాలు 


౧ (oo 


హ్‌ LP 
శ 


శ 


ళ్‌ 
న్‌ 
స 
ల 








ప్రాణం వోతున్న జీవికి గంగా 
జలమిచ్బ 
పుణ్యం కట్టుకోవాలనుకుంటున్నారు 
పాపం! 
బ్రతికుండగా గుక్కెడు 
మంచినిళ్ళిచ్చిన 
పాపాన పోలేదీ పుణ్యాత్ములు ! 











బి.యన్‌. భాసితాలు 





ఎవరెవరినో వరిస్తున్న అదృష్ట దేవత 


నా అదృష్టమేమో నన్ను వరించదు | 











చిత్రం 


ఇరవై యేళ్ళ కుర్రాడొకడు 

అరవైయేళ్ళ అరిందలా 
మాట్లాడుతుంటె 

అరవైయేళ్ళ ముసిలాడొకడు 

పదేళ్ళ పసివాడిలా ప్రవర్తిస్తుంటాడు! 








(ప్ర పంచంలో అందరూ బోయిగా 


గి 
బతుకుతున్నారు కాజు, 


0 Ee "తంన్నావ pe 
పెకి డాబుసరిగా కనపడే కొందరు 
బాబులకు 
ఎన్ని సమస్యలో నీకు తెలిస్తే 
సీ గుండే ఆగిపోతుంది 





103 








బి.యన్‌. భాపితాలు 


దప్పిక తిరదు 


ఆకలి అవుతుందని అడ్డంగా తింటే 
అనారోగ్యం చేసి ఆస్పత్రిపాలు 
అవుతావు 
బాగా దప్పిక అయితే కొన్ని మంచినిళ్ళు 
త్రాగాలి కాని 
బావిలో దూకితే ప్రాణమే పోతుంది 





మరలా కారా జం rr oa has sii 
pn we 





104 





దానం 


పది రూకలిచ్చి పదినొర్లు 
చెప్పుకుంటారు 
దానం చేసే విధానంలోని ప్రథమ సూత్రం 
తెలియదు కాబోలు 
కుడి చేయి చేసిన దానం ఎడమ చెతికి 
తెలియకూడదని ! 








105 


శీ! బియన్‌. భాపిత్రాలు 


అలా చేయకండి 


అయినా వాడ కొరకు 

కానివాడిని కష్టాలపాలు చేయకండి 
ఒకడి బాగు కొరకు మరొకడి 
భవిష్యత్తును బలి చేయకండి 








SO: భాబత్రాలు 


wma err et ean! 






అల్పసంతోషీ ! 
ఆ అమ్మాయి సాహసిస్త ని చెంప 
ఇళ్చుముంటుంది 
పోలీసువాడు చూస్తే నీ వీపు 
బద్దలవుతుంది. 





107 


2 బి.యర్‌. భాషితాలు 


అన్నం పెట్టె చేయి 


అందరికీ అన్నం పెట్టేది ఆ 
అదృశ్యశక్తే అయినా 
మధ్య దళారీలు సగం జనాభాను 
మలమల మాడ్చేస్తున్నారు 
అన్నం పెట్టి పని కూడా యీ పాపిష్టి 
మనుషుల చేతుల్లోనే వుంటే 
మొత్తం జనాభాను మాడ్చి 
చంపగల రెమో ! 











మోసం 


ఈ స్వార్ధ భరిత ప్రపంచంలో 
ఎవరికి ఎవరు అవుతారు? 
ఎవరిని నమ్మి దగ్గరకు తిస్తొమో 
వారే మోసం చేస్తున్నారు 


గాలా. రకా వదలు తననన చవల దాతు 





109 





వా బి.యన్‌. భాపితాలు 








తవ్వా? 


ఒక్క భార్య వున్న మగధీరుడే 
వందసార్లు పెళ్లాం గడ్డం 
పట్టుకుంటుంటే 
అష్టభార్యలున్న కృష్ణుడు 
ఒకసారి సత్యభామ కాలు 
పట్టుకుంటే తప్పా? 











110 


బియన్‌. భాషితాలు 





వెళ్ళీరో జా 


నీవు పుట్టిన గడ్డమీద ఓ 
మంచిపని చెసి వెళ్ళిపో 
నానాగడ్డి కరిచి సంపొదించినా అది 
విడిచివెళ్ళే రోజు రాకతప్పుదెలాగో ! 











బి.యన్‌. భాషితాలు 


లుం 


ఆ జన్మలో సహగమనం చేసిన 
సహ ధర్మచారణి బుణం 
ఈ జన్మలో తీర్చుకుంటున్నాడు 
కాబోలు 
అగ్ని సాక్షిగా పెళ్ళాడిన సతిని 
అగ్నికాహుతి చేసి ! 











అన్యాయం ! 


ఎవడో అన్యాయం చేశాడని 
ఏదని ఎితలాభర? 
జ్‌ wa టల MF ne 
చరాచర జగత్తును సాబ్దం ఎం 
మహానుభావుడొ 
లీ ముగ wf I) tr 
నరరూప రాక్షసులను సృాబ్దైం ఎ 


సు! జ > న్‌్‌ (| 
తమాషా చూస్తుంట ! 








113 





సఘూటుపోటు 


వునిషి ముందర ఓ తీయని మాట 
మనిషి వెనుక ఓ ఘాటు పోటు 
ఈ మాటలే ఈటెలై నీ భరతం 
పుట్టగతులుండవు భారత పుత్రా ! 











వు 


ఇలాంటి గురు 


ఇలాంటి గురువు మరి ఎలాంటి 


శిష్యులను తయారు రెయగలడు? 


rman iw am యూ వు 


(ప్‌ 


N dh బి.యన్‌. భాషితాలు 


సాధించినది 


ఆరు పదులు నిండిన అతను 
పెద్దగా సాధించిన దేముంది? 
ఒక్క అడుగు ముందుకు వేస్తె 
రెండడుగులు వెనక్కి వేశాడు 









బియన్‌. భాషితాలు 


అలా. అదా. రల వరా కాలాలు 
ద శరా లాారిలాకు గారా లయలను. 
గ 





నోరు జాగ్రత్త 


అయినచోట - కానిదోట 

నోరు పారేసుకోవరు మిత్రమా ! 
నీ చుట్టూ నివాళ్ళు తక్కువ 
నీవంటి గిట్టనివాళ్ళ ఎక్కువ 





పిన్నవయసు లో చినిగిపోయిన 
బట్టలు బస్తకొని 
కొత్త పుస్తకాలు పట్టుకొని స్కూల్‌ కెళే 
వాళ్ళం సింపుల్‌గా 
వయస్సు వచ్చిన తరువాత 
కొత్తబట్ట లేసుకొని 
చినిగిన పుస్తకాలు తీసుకొని కాలేజీ 
వెళ్తున్నాం స్టయిల్‌గా ! 








eee జగత (నో లు 


ఓ a న గ 
స్వర్లానిల నిల్యనణు 


a) 


(క్రమం తప్పకుండా డబ్బు రెళ్ళదం 
wegen స్నేహితులు 
నన్ను మందలిస్తే నాలో నేసే 
ఎష్వుపంన్నాయు 
నేను స్వరానికి నిచ్చెన 
పసుకుంటుంటే 


ఒప ఆః Me జ ఖం కాట్స్‌ జ్య ఇం 
పాపం కర యా వోతున్నాంమోనని! 





త at 





వానలా ముం ల లతలా దద ద జాతు. నాయి 





119 


తీ బయన్‌. భాషితాలు 
ఖీ నయన్‌ భాపితాలు తతత. 


చివరి ప్రయాణం 


జీవితం పొడుగునా 

నా కష్టాలు కన్నీళ్ళు ఎవరు భరిస్తారు 

నా ప్రాణం కూడా వెళ్ళిపోయింది 
చివరికి 

నా కష్టాలు చూడలేక 





న న trie, 





120 


బి.యన్‌. భాషితాలు 





లోకం పోకడ 


దానం చేస్తే గొప్ప కోసమంటారు 
చేయకపోతే పిసినారంటారు 
ముందు నుయ్యి ఎనుక గొయ్యి 
యీ లోకుల నోళ్లు-వెయ్యి! 











ఎంత కఠినుడవు 


కట్టుకున్న భార్య మృత్యువు కళ్ళారా 
చూశాను 

కన్న బిడ్డల కష్టాలు చూడలేకున్నాను 

స్వామీ నివెంత కఠినుడవు? 

కనిసం చావైనా సమయం తద్‌ 
ఇవ్వరాదా! 











బియన్‌. భాసితాలు 


నిజాలు - నినాదాలు $e Ings 
tan! Inu? 5 
నేటి మేటి మీటింగు [5 i Ar (| 
టి ఆటం ony J 
టీ ౧౫ నే న 


నిజాలు తక్కువ నినాదాలు ఎక్కువ 


యీనాటి గానసభఖిల్లో 


ఫ్ర! 
ణల ప్ర. 








షి బి.యన్‌. భాపిత్రాలు 


కారులో ప్రయాణం చేసే ఖరీదైన బాబూ 


ప్రమాద భరిత మీ జీవిత పయనం 
రేసు కారులా దూసుకుసోకు 
(ప్రమాదాలు చేసి ప్రజల ప్రాణాలు తీయకు! 





ante ae RPA War (Te HRIT REN వధోచుత నిను. పతతి betaine tee es Bet rete a! 





124 


బి.యన్‌. భాబితాలు 





సమయం - సందర్భం 


సందర్భం కానప్పుడు మాట్లాడకూడదు 
సమయం కానప్పుడు పోట్లాడకూడదు 
ఇంట్లో మొరిగే కుక్కకున్న విలువ 


జబారులో అరిచే కుక్క కెక్కడిది? 








d బి.యన్‌. భాషతాలు 
———— 


స్వంత తెలివి 


వయస్సు పై బడినవారు కొందరు 

చెప్పిన మాటలు విని చెడిపోతున్నారు 

పిన్న వయస్సు వారు కొందరు 

స్వంత తెలివి నుపయోగించి 
బాగుపడుతున్నారు 








126 





ఓడిపోయినవాడు 


జీవితంలో ఒకసారి ఓడిపోయినవాడు 
అన్నీ పోగొట్టుకున్న వాడుకాడు 
తనలో ఉత్సాహం కోల్పోయినవాడే 


సర్వం వోగొట్టుకున్నవాని కింది అక్క 








బియన్‌. భాషతాలు 





వాను మెచ్చింది 


ునుకోకుండా అందలం ఎక్కితే 
౫హించని రీతిలో సిరివరిస్తే 

కాను మెచ్చింది రంభ అంటాడు 

కాసు మునిగింది గంగ అనుకుంటాడు 








కా జాానారాగాారారాత. ల కాలా నాగాల. 





ఎమిటో వింత ? 


ఎనిషీ పుట్టి కష్టాల పొలవుతున్నాడు 
వచ్చి ఆ కష్టాలకు దూరమపుతున్నాడు 
అయినా పుట్టినపుడు సంతోపిస్తున్నాం 
వచ్చినపుడు - ఏడుస్తున్నాం 


[0 





129 


కష్ణ - సుఖాలు 


నడుస్తున్నా నీ చిత్ర విచిత్ర మనుషుల 
కీకారణ్యంలో 
కష్టనష్ణాల కెరటాల తాకిడిని 
తట్టుకుంటూ 
ఈ కాస్త కష్టసుఖాలను చవిచూడని 
జీవితం 
పంచదారలేని పాయసంలా 
వుంటుందేమో ! 





బి.యనల్‌. భావాలు 


భక్తుడు 


అర్భకులైని బీడరు తలి సమసం 
can td cn బీ 


సముకూర్చినట్రె 
cn 


E 
[దో 
౬౨ 
© 
ch 
a 
శన 


భారమంతా భగవం 


అన్ని అనుగ్రహసాడట ఆ దేవుడు ! 


PT annul 


131 











తి బియన్‌. భాషితాలు 


యజం 
ఈ 


యజ్ఞం వలన వృష్టి కలుగును 
వృష్టి వలన అన్నం కలుగును 
అన్నం వలన పుష్ట కలుగును 
అందుకే యజ్ఞం చేయవలెను 





maar ime? eras బమునానోతడు శాల prt HOLLY కవత Trim cht మమల rr Kr ted CELT tinh Te 









బియన్‌. భాబతాలు 


కాలం 


కాలం విలువ తెలిసనా 
తెలియకపోయినా 
కాలంతోపాటు పరుగెత్తుతూసే 
వున్నాం 
జీవితంలో ఏమీ సాధించకపోయినా 
బ్రతుకు జీవుడా అని కాలం 


WR 
nw పస్తున్నాం 
అ) 








133 


ఆనంద ఘడియ 


అందమైన వస్తువును చూసినపుడు 
కమ్మని సంగీతం విన్నపుడు 
ఆత్మీయులను అనుకోకుండా 
కలసినపుడు 
డెందం ఆనంద డోలికలలో 
తేలిపోవునపుడు 











9 | 
బియన్‌. భాసితాలు 


(€ 


గా hb oe 
కష్టాలు తలుచుకొ, చేళ్నళ్చు (తాగు 
తున్నాను 
మధుపొడ్ర ఫాశళుచేసి మాంస భరణ 
చేయడం లేదు 
మనోవ్యధతో ముండేగుంచెను వప్పుకు 








లపల 


తెలియదు పాపం 


హంతకుడు రక్తసిక్తమైన తన 
హస్తాలను ఎంత శుభ్రంగా కడిగినా 
పాపం అతనికి తెలియదు 

ఆ రక్తం మాట్లాడుతుందని ! 








బి.యన్‌. భాపిత్రాలు 


ర. 


జీవిత రహదారిలో 


నీ వొకనాడు నా కింత అన్యాయం 
నాపని 
కలలో కూడా అనుకోలేదు 
ఏకాకిని చేసి నన్నిలా జీవిత 
రహదారిలో 
అకస్మాత్తుగా వెళ్ళిపోతావనుకోలేదు 


TT et 





137 





మిగిలేది అంతే 


నీ ఆస్తి నీ కొడుకులు కొట్టేసిరి 

నీ డబ్బు నీ కూతుళ్ళు కాజేసిరి 

నీ బంధుమిత్రులు నిన్ను మరిచిరి 
నీకు మిగిలింది నీ మంచి-చెడు అంతే! 





ARERR Ah DRE serene షట 





138 


బి యన్‌. భాషితాలు 


ల. 





మూన్నాళ్ళ ముచ్చట 


మూన్నాళ్ళ ముచ్చట ఈ జీవితం 
మహామహులన మరిఫించిన 
యీలోకంలో 

ఎందుకింత మిడిసపడటం? 


139 








ఏదీ ఆగదు 


ఎవరెన్ని అవరోధాలు కల్పించినా 
ఎది ఆగదు 

జరుగవలసిన దేదైనా ఆ పైవాడి 
ఆజ్ఞలేనిదే జరగదు 








140 





కాలం 


నీ వయసు తెచ్చిన యౌవనం 
కషపడి సంపాదించిన ధసం 
టు 
జత ఇ Ty ప. శ ఆర్తిగా" ప 
నీ చుట్టూ వున్న మందీము ర్భలం 


అన్నింటిని హరించిస్తుంది కాలం 











శ్రీ! బియన్‌. భాషితాలు 





నామా మ మ 
ne 


శవం నవ్వింది 


వెనకాల వెక్కి వెక్కి ఏడుస్తూ 
సడ్తుస్తున్న 
బంధుమిత్రులను చూసి ఓ శవం 
నవ్విందట 
రేపో మాపో తన దారిలోనే 
రావల్సిన యీ బచ్చివాళ్ళంతా 
తొముమాత్రం శాశ్వతం 
అనుకుంటున్నారెమో పాపం! 














బియన్‌. ఖాబత్రాలు 


పావాలఫలల 


ఏడ్బ్చేవానికి చేసిన సహాయ ఫలం 
నవ్వుతూ అనుఖఎందు 
నవ్వుతూ ING మాం ఫలతి 


ఏడుస్తూ అనుఖఎంచు 


rm na! ఏ 





143 





Hew అయిత్య dries Ai Mal 


ర్మ బి.యన్‌. భాపిత్రాలు 


క 


మనిషిలోని మంచితనాన్ని గుర్తించి 
అప్పుడప్పుడు అభినందించాలి కానీ 
ఎప్పుడు చూసినా ఎదుటివాట 

చెడు గురించ 
ఏకరువు పెట్టి మనిషి ఓ మనిషా? 








బియల్‌ భావాలు 





తస్పాదీయ 


రః డబ్బుతో మహా కష్టం 


సంపాదించడం కష్టం - ఖర్చు 


బో 


(rel a ee కష్లం 


దా 


=) 
దాచుకోవడం అంతకంటే కషం 


ఫీ 





బి.యన్‌. భాషితాలు 


ర మం మయడాలలనాం 0 స్‌ 


చిత్రసీమ 


చిత్రసీమలో చిత్రాలసంఖ్య పెరిగింది 
కళాత్మక విలువ తగ్గింది 

చిత్రం పొడుగునా రెండుగంటలు 
సగం గుద్దులాట - సగం ముద్దులాట! 





ry re aii rire. mR TR 3 TT కటు Or RARE TERR Rr aM meee meet 32071. 


PERT TT 


న. 





146 


బి.యన్‌. భాబత్రాలు 








సమస్యలు తెచ్చు 


ముధువు మైైకమునిచ్చు 
మగువ సౌఖ్యమునిచ్చు 
యీ రెంటికి ఖర్చు హాచ్చు 
తుదకు సమస్యలు తెచ్చు 





లదు. కటా టాయతాంటుం. కమలతో అతా శల తలకాయ, 


147 


eee et 





ఎంత ప్రేమో! 


నా స్నేహితులకు నా మీద 
ఎంత ప్రేమో పాపం ! 
బాగా త్రాగించి నన్ను 
జజారులో నిలబెట్టారు 





PP 


148 


వా. ఆరాలు టా టల 





స్‌ ష్‌. 
బియిన. భాబత్రాలు 





uf 
సత్‌ సాంగత్యం 
సత్కార్యం తా 
సత్సంకల్పం అపరం 
సత్సంకల్పం కలగడానికి 


ల్ల Fro అవిణరరి 
సత్సాంగత్యం Wo 


పర కు చంపి లెరటటనినల. అలల. తరాల 


149 








ఎవరిని నమ్మాలి! 


నేనెవరి నమ్మాలి 

ఎవరి వెంట వెళ్ళాలి 

ఇస్త్రీ దుస్తులు వేసుకున్న 
(ప్రతివాడూ 

మార్గదర్శకుణ్ణే అంటున్నాడు! 














జు wa 9 గ్‌, టల్‌ 
ఆట పచ్చినవాజకి బుట్లు అరిం 


Cn బు ఫీట్‌ Vr SE క చే ,) 
లొటుయయి అయం 





బాధ 


పిల్లలు పుట్టకపోతే బాధ 


గొ 


పుటి చనిపోతే మరింత బాధ 


పుట్టినవాడు సన్నాసైతే 
చెప్పుకోలేనంత బాధ 





దద వ bose a pet one, Mes క రాల ుడా యం మాదా యదా మ నాలాలన లాలా డా నాలా నాలాలు. 


152 





కర్మఫలం 


బంగారు కేడి వంట పడి భార్యను 


కోల్పోయాడు రాముడు 


ఆగ ఫ్‌ న 
బంగారు లేడి వుండదని - భార్యను 
పణంగా పెట్టకూడదని 
ఆ మహానుభావులకు ఆలియకరనా 


వారి ఖర్మ రాకపోతే 





nL యువ కనుము నాయుతొలిటులు 


గోల LT eTT EN PH HT TTR eT TTT wr cag 





153 





——_—— 


3 BEANE se 


జీవిత సత్యాలు 


ఎంత సంపాదించినా ఒకనాడది 
వదలి వెళ్లాల్సిందే 
ఎంతకాలం కలిసివున్నా చివరకు 
విడిపోవాల్సిందే 
ఎంత కాలం జీవించినా ఒకనాడు 
మృత్యు వాత పడాల్సిందే 
నీవెంత పైకెదిగినా యీ జీవిత 


సత్యాలను అనుభవించాల్సిందే 





154 


మహాత్ముడు 


సంతోషంలో నవ్వవు 

కష్టంలో కన్నీరు పెట్టవు 

నీవు మామూలు మనిషిని కావు 
మహాత్ముడివమో తెలియదు 





| 
| 
| 


155 


/ 
9 బియన్‌. భాషితాలు 


చావు - పుట్టుకలు 


ఒక శ్వాస పోవడం 
ఒక శ్వాస రావడం 
చావు - పుట్టుకల 


రహస్యబుంతా ఇంతే 








బి.యన్‌. భాషతాలు 





ఆవగింజంత అదృష్టం 


బ్రతుకంతా బండచాకిరి చేసినా 
తింది దొరకనివాణ్ణి 
కష్టం చేయకుండానే ఎన్నో 
అనుభవించేవాణ్ణి 
అర్హతలేకుండాన అందలం 
ఎక్కేవారిని చూస్తుంటే 
మేరుపర్వతమంత మేధాశక్తికన్నా 


ఆవగింజంత అదృష్టం మిన్న అనిపిస్తుంది ! 











జోడు విలువ 


బావి ఎండిపోయిన తర్వాత 
తెలుస్తుంది నిళ్ల విలువ 
తోడు బోయిన తర్వాత 
తెలుస్తుంది జోడు విలువ 








158 





బియన్‌. భాటతాలు 


అం నా. క అ! 


తెలుసుకో 


ఈ డబ్బు ఈ ఆస్తి నిది కాదు 
గుమస్తా మంచితనం చూసిన 
యజమాని 
తన ఖజానా తాళాలు గుమాస్తా 
కిచ్చినట్లి 
నీ పూర్వజన్మ సుకృతం వలన 
కు 


కో 


వం కట్ల పెట్టిన పట్టం ఇది ! 
లు ల 








ఫలత్యాగం 


తప్పు చేయని మనిషి లేడు 
దోషరహితమైన కార్యం లేదు 
అందుకే కర్మసన్యాసం కాదు 
కర్మఫల త్యాగం చేయమన్నాడు 
కృష్ణుడు ! 








160 





మోక్షం అంటే ఏమిటి? 


మోక్షం అనేది స్వర్గంలో లేదు 
ప్రాపంచిక విషయాలపై మోజు తగ్గి 
నీకు దుఃఖ రాహిత్యం కలిగితే 
నీవు జన్మరాహిత్యం సాధించినట్ల 





161 








ఆత్మ జ్యోతి 


నవ రంధ్రముల దేహంలో 

ఒక జ్యోతి ప్రకానిస్తున్నది 

ఆ ఆత్మ జ్యోతిని దర్శించు 
ఆత్మనాక్షాత్కారం సంపాదించు 





క ౯ 


న నన న నతన న య్‌ న త కత ననన 


162 — 14 





